





వేదకథా భారతి - 10 


ఉద్దాలకమహర్లి 


రచన 
పాఫెసల్‌ కె. ప్రతాప్‌ 


ప్రధాన సంపాదకుడు 
ప్రాఫెసర్‌ ఎస్‌, బి, రఘునాథాబాళ్ళ 





ప్రచురణ 


డాక్టర్‌ ఫ్ర వి.సుబ్బాలాపు, ణం నస్‌, 


కార్యనిర్వహణాథికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
1000 


/౬0టకకి [44 8షగత [1-10 
౮౦౦లటషగతనడ4గం గ! 

ర 

నిగ౦'550/ గ. ౧/౧౭/2౧౦ 


0౧1౪౬610 
నిగ౦/550/ 5. 8. ౧2౮౧౮౧2౧౧2 ౦౧౭2౧/2 


5166100 1999 
000165 : 10,000 


౧౦119060 0౫ : 
0/౪4 840502 ౧4౦, [43 


౬6000/6 0గ౦6! 
10%218 11గ౧0౬46 0అ/290202008 
1100026 


నగ౦6 : 


౧౧186 41 
శీ[/45 ౮|| ఆగిషని!1105 
53, (౮౧52౩) గ౧.8. ౮౬/60603 
002440 : 30184 


మామాట 

డాక్‌ ఐ.వి, సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. 

కార్యనిర్వహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 

తిరుపతి 

నిత్య సత్యమైన ప్రమాణాలు వేదాలు. మానవజాతి మనుగడకు 

అడుగడుగునా మార్గదర్శనం చేస్తూ నిస్ట్వార్ధ బుద్దితో, త్యాగమయమైన 

'ప్రవృత్తితో తవు .తవు జీవితాలను పండించుకున్న ఎందజో 

వంహానుభావ్చుల జీవన వ్లై భవాలు వునకు వేద వాజ్బయంలో 
దర్శనమిస్తున్నాయి. 

““ఆహా! ఎటువంటి కర్తవ్యదీక్ష! ఎంత విశాలదృష్టి! ఎటివంటి 
విశ్వకల్యాణభావన ! ఎంతటి ధార్మిక చేతన 1? అని మనల్ని ఆశ్చర్యపరిచే 
జీవనవేదం మనకీ వాజ్బయంలో ప్రత్యక్షమౌతుంది. ఆ వేదనాదాన్ని 
ఇంటింటా వినిపించాలనే మా ఆకాంక్షకు ప్రతిరూహమే - 

ఈ వేద కథా భారతి. 

వేదకథాభారతిలోని ఎనలేని మానవత్వపు విలువలు ఈ తరాన్ని 
ప్రభావితం చేయగలిగితే అంతకంటే మాకు ఆనందమేముంటుంది ? 

ఈ కథాపుష్టాలను సంపాదించి తీర్చి దిద్ది అందమైన మాలగా 
రూపొందించిన ప్రాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య గారిని మనసార 
అభినందిస్తున్నాను. 

ఇంత చక్కగా ము(ద్రించిన అన్నపూర్ణ గ్రాఫిక్స్‌ వారికి 
అభినందనలు. 

జయతు జయతు భారతీ 
వేద కథా భారతీ 





మనవి 
వేద కథాభారతి. 


అంతళ్ళ త్రువులను అణచివేసి కొన్ని ఆదర్శాలకు, విలువలకు 
పట్టుంకట్టి, ధార్మిక జీవనానికి ప్రాణంపోస్తూ ఈ లోకంలోనే కాక 
ఇతరలోకాల వారికి కూడా నిండైన మానవత్వమంటే 'ఇది' అని ఆచరణ 
పూర్వకంగా నిరూపిస్తూ, అందులోని మధురిమలను చవిచూపిస్తూ 
వేదనాదవిభాసురమైన ఒక జీవన (్రవంతి ఈ గడ్డపై వెల్లివిరిసింది. 


జలజలసాగే ఆ అమృత వాహిని వసుంధరను రసమయం 
చేసింది. సస్యశ్యామలం చేసింది. సుగంధపరివుళాలను వెదజల్లే 
నందనోద్యాలను వెలయించింది. వూనవ సృష్టిలో అరుదైన 
ప్రమాణాలను కొన్నింటిని నిలబెట్టింది. వాటికి కాలదోషం లేదు. 
ఆనాటికి, ఈ నాటికి, ఏనాట్టైనా మానవతకు గమ్యాన్ని, జీవనానికి 
అర్జాన్ని పరవూర్జాన్ని సాధించడంలో ఆ ప్రవూణాలు 
చరితార్జాలయినాయి. అలాంటి జీవన చిత్రాలకు పట్టిన అద్దమే ఈ 
వేదకథాభారతి. 


ఒక్కసారి పరిశీలించండి ! ఆ చిత్రరావణీ యకతను 
మంచిమనసుతో దర్శించండి ! వారి ఆత్మల జాన్నత్యాన్ని వారి భావనల 
జొచిత్యాన్ని మీరు తప్పక అభినందిస్తారు ! అవి మంచివని తోస్తే 
అనుసరించచడానికి ప్రయత్నించండి! ఆనందించండి ! 


'ప్రమాథి- నిజజ్యేష్ట 
బహుళ- సప్తమి 
క-7-1999 పాఫెసర్‌ ఎస్‌. బి. రఘునాథాలాళ్ళ 





ఉద్దాలక మహర్షి 


గురుత్వం గురుతర బాధ్యత ; 


పరవుపవిత్రమైన జ్ఞాననిధులు వేదాలు. తపస్పాధనలో 
మూలపదార్హ అన్వేషణకోసం నిరంతరం పరితపించిన మహర్షుల ద్వారా 
భగవంతుడు మానవాళికందించిన నిత్యసత్యాలవి. క్షణికమైన మానవజీవ 
నానికి శాళ్వత త్వాన్ని (ప్రసాదించిన సాధనవూర్లాలు వేదాలు. 
ఆద్యంతరహితమైన బ్రహ్మపదార్టంనుండి వెలువడిన బుగ్యజుస్పామా 
ధర్వణమన్న వేదవిజ్ఞానం సామాన్యమాననవుని చేరుకునే ప్రయత్నంలో 
అనేక రూపాలను సంతరించుకొని ఒక్కోకాలంలో ఒక్కోపేరుతో 
పిలవబడింది. సృష్టికి కారణము, అద్వితీయము అయిన ఆపరమాత్మ 
స్వరూపస్వభావాలని స్తుతించినపుడు సంహితలని, అతనిని 
అర్చించేవిధానాలను తెలిపినపుడు (బాహ్మణాలని, అతనిని 
ఆత్మరూపంలో అన్వేషించే ప్రయత్నాలను ఆరణ్యకాలని 
వ్యవహరించారు. శీలసంస్కారసంపన్నుడయిన శిష్యుడు అచంచలమైన 
భక్తి శద్దలతో గురువును సేవించి అతని అనుగ్రహఫలంగా పొందే 
జ్ఞానదీపికలు ఉపనిషత్తులు. ప్రపంచము, పరమాత్మ, జీవాత్మ అన్న 
వమూడు అంశాలచుట్టూ పరి (భ్రమించే ఈ ఉపనిషత్సాహిత్యం 
పరమపురుష్ణార్థసాధనకు (ప్రాచీనులు వేసిన ష్టైక రాజమార్గం. ఈ 
జ్ఞానసంపదని తరువాత తరాలవారికి అందించడంకోసం ఏర్పరచుకున్న 
సాంకేతికోపకరణం గురుపరంపరవ్యవస్ట. స్వాధ్యాయాధ్యయనం 
శిష్యధర్మం. అధ్యాపనం గురుధర్మం. స్నాతకుడైన శిష్యుడు గురుత్వాన్ని 


పొంది గురుధర్మ నిర్వహణ చేయడం ఈవ్యవస్టకి నిత్యనూతనత్వాన్ని 
(ప్రసాదించింది. ఉపనిషత్సాహిత్యంలో గురుత్వాన్ని పరమపవిత్రమైన 
బాధ్యతగా స్వీకరించి చరితార్జులైన అనేకమంది గురువులలో ఉద్దాలకుడు 
ఒకడు. 
గురుశుక్రూష ద్వారానే పొందాలి : 

ప్రాచీన భారతదేశంలో కురుపాంచాలవునేదొక రాజ్యం. 
సిరిసంపదలకు, వివిధకళలకు నిలయమైన ఆ దేశం వేదవిద్యకు పెట్టినది 
పేరు. వర్ణాశ్రమధర్మాలననుసరించి అధ్యయన అధ్యాపనాలన విచ్చిన్నంగా 
సాగించే గురుకులాలు ఎక్కడజూచినా కనిపించేవి. నిత్యాగ్నిహో త్రులు, 
నిష్టాగరిష్టులు, ఆత్మసాక్షాత్కారసంపన్నులు అయిన కులపతులు 
గురుకులాలను నిర్వహించేవారు. అటువంటి కులపతులలో సకలశాస్త్ర 
పారంగతుడయినవాడు అరుణుడు. ఆధ్యాత్మవిద్యావరిష్ణుడై అతడు 
మహర్షిగా కూడా పీలవబడినాడు. అతని కుమారుడే ఉద్దాలకుడు. 

అరుణోయుడైన ఉద్దాలకుడు ఉపనయనానంతరం 

సమిత్సాణియ్టై తన తండడ్రీవద్దనే వేదాధ్యయనం ఆరంభించాడు. 
కుశా గ్రబుద్ది గనుక అనతికాలంలోనే అధ్యయనాన్ని ముగించాడు. 
గురుశుశ్రూషద్వారా పొందే విద్య అత్యంత శ్రేష్టమైనదని విశ్వసించిన 
అరుణుడు తన కుమారుని మద్రనగరంలో సుప్రసిద్దుడైన పాతంజల 
కాప్యుని గురుకులానికి వెళ్ళి శా(స్తాధ్యయునం చేయువుని 
పురమాయించాడు. తండ్రి ఆదేశానుసారం ఉద్దాలకుడు మద్రనగరంలో 
పాతంజల కాప్యునికి అంతేవాసి అయినాడు. 
వినయవిధేయతలతో అకుంఠిత దీక్షతో గురువును మెప్పించి శా'స్తాలని 
కరతలామలకం చేసుకున్నాడు. వశిష్టదైకతానేయ, దివోదాస భైమసేనుడు 
ఇతని సమకాలీనులు, సతీర్లులు. 


శా స్రార్ధవిచారంకోసం, అధ్యాత్మవిషయాలకు సంబంధించిన 
సంశయాలను నివృత్తిచేసుకోవడంకోసం అనేకమంది మేధావులు, 
మహాత్ములు పాతంజల కాప్యుని గురుకులానికి వచ్చేవారు. వారితోటి 
పరిచయుం, అక్కడ జరిగే సంఘటనలు ఛాత్రులనెంతగానో 
'ప్రభావితులను చేసేవి. ఒకసారి పాతంజల కాప్యుని భార్యను ఒక 
గంధర్వుడు ఆవహించాడు. 


“ఎవరు నీవు ?* అని అడిగితే తరను తాను కబంధ ఆధర్షుుణ*'డని 
“ అధ్యాత్మ విషయవిచారం' కోసం వచ్చానని ఇలా అడీగాడు. “ఓ 
పాతంజుల కాప్వా/ ఇహలోకము వరలోకము అందలి సర్వభూతాలు 
టి సూ(త్రంతో బంధించబడియున్నాయో నీకు తెలుసా!”? 
“అయ్యా! ఆమూలనూ(తంగురించి నాకేమీ తెలియదని 
కావ్టుడు సమాధానమిచ్చాడు. గంధర్వుడు మరో్రట్టి వేళాడు- 
“పోనీ ఈ లోకానికీ పరలోకానికీ సర్వభూతజూలానికీ 
అంతర్యామిగావుండే తత్త (మేమిటో నీకు తెలుసా?' అని. దానికి 
కూడా కావ్యుడు “అయ్యా? నర్వవ్యాపిడ్లున ఆ తత్త్రమేమిటో 
కూడా నాకు తెలియదు. అటువంటి దొకటుందని మీవునే 
తెలిసింది. దయతో దానిని గురించి తెలియజోస్‌ నను క్రుతార్డుని 
చేయండి” అని ప్రార్ధించాడు. దానికా గంధర్వుడీలా అన్నాడు- “' 
ఓ కాపా! ఇహపరలోకాలన్సు సర్భభూతసమూవోన్ని బంధించే 
సూత్రాన్చి, నర్చేసర్ష(త్రా ప్రతృక్షమైయుండే అంతర్వామితత్తా న్ని 
గురించి తెలుసుకున్నవాడు సొజాత్తూ పర(బహ్మతత్తాన్నై 
తెలునుకున్నువాడౌతాడు. ఆవిధంగా పరబహ్మతత్త్రవిజ్ఞాన 
మఘనుడై నవానికీ సర్వలోకవిజ్ఞానం కలుగుతుంది. 


సర్పదేవతావిజ్ఞానం సీద్రీన్తుంది. వేదవిత్‌ అవుతాడు. అత్మ 
సాక్షాత్కారం కలుగుతుంది. దాంతో సర్బజ్ఞుడౌతాడు?! 


అని ఆ జ్ఞాన వైభవాన్ని తెలియజేసాడు. ఈ సంఘటనని ప్రత్యక్షంగా 
చూసిన ఉద్దాలకునికి జీవసృష్టికి ఆధారమైన మూలసూత్రము 
అంతర్యామితత్త్రము యొక్క జ్ఞానం మాత్రమే కలిగింది గాని వాటి 
స్వరూప స్వభావాలు తెలియలేదు. తెలుసుకోవాలనే జిజ్ఞాసమాత్రం 
అతని మనసులో ఫ్టీరంగా నిలిచిపోయింది. 


ఆవులను తోలుకొని వెళ్ళచ్చు 1 


విదేహదేశాన్ని పాలించే జనకమహారాజు ఒక గొప్ప యజ్ఞం 
చేశాడు. వచ్చినవారికందరికీ పెద్దఎత్తున దానధర్మాలు చేశాడు. యజ్ఞంలో 
పాల్గానడానికి విచ్చేసిన విద్వద్వరేణ్యులకి పండిత ప్రకాండులకి ఒక సభను 
ఏర్పాటు చేశాడు. అందులో ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన 
చర్చలకు అవకాశం కలుగజేసాడు. బలిష్టములైన వేయి పాడిఆవులని 
తెప్పించి, వాటి కొమ్ములను బంగారు నాణా లతో అలంకరించి 
బ్రహ్మజ్ఞాని అయినవాడు సభాసదులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి 
ఆ ఆవులను తోలుకొని వెళ్ళవచ్చని సభాముఖంగా ప్రకటించాడు. ఎంతో 
విలువైన పారితోషికం. అందరికీ అందుకోవాలని వుంది. అయితే తగిన 
అర్హత తమకుందా అని బేరీజు వేసుకోసాగారు. శా స్త్రజ్ఞానసంపన్నులయిన 
ఆశ్వలుడు, ఆర్తభాగుడు, గార్గి, శాకల్యుడులాంటి వారెంతోమంది 
అక్కడవున్నా, ముందుకు రావడానికి సాహసించలేకపోతున్నారు. అయితే 
యాజ్ఞనల్క్య మహర్షి మాత్రం అందుకు సిద్దపడ్డాడు. సభలోని 
పండితులు చకితులైనారు. పారితోషికం చేజారిపోతున్నది. దానిని 
తమవళం చేసుకోవాలంటే యాజ్ఞవల్బ్య్యమహర్షిని ఎదిరించి, వాదించి, 


జయించాలి. అది వారికి సాధ్యవునిపించలేదు. జనకుని 

'ప్రధానపురోహితుడైన ఆశ్వలుడు ముందుకు వచ్చి - 
““యాజ్ఞవల్కాా/ జిజ్జాసువులలో నేనే (పభయుడనని 
ఊహించుకుంటున్నావు. అసలునీకు (బవ్మాతత్తం గురించి 
తెలుసా?+/- 


అని అడిగాడు. దానికి యాజ్ఞవల్కు గడు 


““బహ్మజ్జానం నాకు తెలియదు. అయినా (బహ్మాజ్ఞానానిక్ర 
వినయంగా వంగి నమన్కలరిస్తారు. నేను బీద (బబ్రావ్మాణుణ్ణ. ఈ 
ఆశ్రల అవసరం నాకెంతోవుంది. (బవ్మాజ్జానానికి సంబంధించిన 
సందేవోలెవర్జోనావుంటో నా జ్తోమేరకు వాటిని తీర్చడానికి 
ప్రయత్నిస్తాను?! 
అని అంటూ (బ్రహ్మజ్ఞానం బుద్దికి అందేదికాదని నర్మగర్భంగా 
సమాధానంలో సూచించాడు. 


ఆత్మ అంటే ఏమిటి ? 


ఆశ్వలుడు యజ్ఞాలను గురించి, వాటి అధిష్టాన దేవతల గురించి 
యజ్ఞఫలాలను గురించి, మంత్రాలను గురించి అనేక ప్రశ్నలు వేశాడు. 
వాటన్నిటికీ _ తడువుకోకుండా యాజ్ఞవల్క్యుడు 
సమాధానాలనివ్వడంతో ఆశ్వలునికి మౌనంగా హ్‌ తప్ప 
మరోమార్గం లేకపోయింది. 


మరోపండితుడు 
“ఆత్మఅంటే ఏమిటో తెలియజేయండి” 


గ్భహస్తాశ్రమంలోకి .... 


ఉద్దాలకుని అజ్ఞానపు పొరలు తొలగినాయి. జ్ఞాననేత్రం 
ప్రకాశించింది. ఆనందం నిండిన అశ్రనయనాలతో కృతజ్ఞతాపూర్వకంగా 
నవుస్కరించి తన స్థానంలో కూర్చొన్నాడు అప్రతిహతమైన 
యాజ్ఞవల్కు్యని బ్రహ్మజ్ఞానానికి జేజేలు పలికి సభాసదులతో కలిసి 
జనకుడు అతనిని గోసంపదతో సాగనంపాడు. 

పీతృపాదులయిన అరుణుని సాన్నిధ్యంలో ఆరంభమయిన 
విద్యావ్యాసంగం పాతంజలికాప్యుని పర్యవేక్షణలో పరిణతిని చెంది, 
శాస్త్రకోవిదులు, తపస్సంపన్నులు అయిన మహాత్ముల సాహచర్యంలోని 
అనుభవంతో పరిప్లూర్ణతని సాధించింది. బ్రహ్మచర్యానికి స్వస్తిపలికి 
గృహస్థ్రాశ్రమంలోకి ప్రవేశించాడు ఉద్దాలకుడు. విధ్యుక్తధర్మంగా 
గంరుకులాన్ని నిర్మించుకొని ఛాత్రసంతతికి విధ్యాదానం 
చేయడమారంభించాడు. ఆచార్య శ్రేష్టునకు ఆరోజుల్లో ప్రదానం చేస్తున్న 
గౌతముడన్న బిరుదును పొంది, లబ్జ ప్రతిష్థడై, దేశదేశాల నుండి 
విద్యార్థులనాకర్షించసాగాడు. కౌశాంబికి చెందిన ప్రోతి కౌసూరిబింది, 
వాజసనేయాదులు ఇతని శిష్యవర్గములోని వారే తన సమకాలీనులైన 
ప్రాచీన యోగ్యసంచేయ, భద్రసేన అజాత శత్రువులను తన 
వాక్ఫాతుర్యంతో వాదనలో పరాజితుల చేసినవాడు ఆరుణేయుడు. 


వైశ్వానర విద్యను తెలుసుకోవాలి : 


ఒకనాటి ప్రాతఃకాలములో గురుకుల పర్యవేక్షణలోనున్న 
ఉద్దాలకునకు సందర్శకులెవరో వచ్చినట్టు వర్తమానం అందింది. 
ఆతురతతో ఆహ్వానించడానికి వెళ్లిన ఆరుణి వచ్చినవారిని చూసి 


ఆళ్ళీర్యపోయాడు. వారెవరో కాదు. తనలాగే గురుకులాలను నడిపే 
కులపతులువారు. ఉపవున్యుని కువూరుడు ప్రాచీనశాలుడు, 
పులుషపుత్రుడు సత్యయజ్ఞుడు, భల్లవనందనుడు ఇంద్రద్యుమ్నుడు, 
శర్కరాక్షుని సుతుడు జనుడు, అశ్వతరాశ్వుని కుమారుడు బుడిలుడు. 
వీరందరూ వేదవేదాంగపారంగతులు, సంపన్నగృహస్టులు, 
గోస్వాములును. వారికి తగిన అతిథిసత్కారాలను చేసి, వారిరాకకు గల 
కారణమడిగాడు. వయోవృద్దుడైన ప్రాచీనశాలుడు- 


“కులవతీ! మన అందర్లో అంతర్లీనంగా వుండే ఆత్మన్థురూపాల్చి, 
జగత్తును వ్యావించిన బ్రవ్మాతత్తా ల్లి తెలియబోసే వైజ్రానరవిద్యని 
తెలుసుకోవాలని, అందుకు తగిన సవుర్జులు మీరేనని 
నిరయించుకొ, ని వచ్చాము, మాయందు దయయుంచి ఆవిద్యను 
- ఉపదేశించవలనీనదిగా కోరుతున్నాము! . 


అని తెలిపాడు. ఉద్దాలకుడు మనసులో వచ్చిన జిజ్ఞాసువులు సామాన్యులు 
కారు. వైశ్వానరవిద్య తనకూ సమగ్రంగా తెలియదు. గనుక ఆ విద్యను 
బోధించగల గురువును చూపించి వారితోపాటు తానుకూడా వెళ్ళి ఆ 
విద్యను సమగ్రంగా గ్రహించాలని నిర్ణయించుకొని వారితో ఇలా అన్నాడు- 


“మహనీయులారా! మీరు ఒకరికన్న్హా వేరొకరు ఘనులు. మీకు 
బోధించగలిగినవాడను కాను. ఆత్మురూపుడైన వైశ్వానరుని. 
విషయంలో విశేషంగా కృషీ చేసీన కేకయ దేశాధినేత అల్టుపతి 
మవోరాజు మనకావిద్యనుపదేశించడానికి సమర్డుడు. అతనిని 
ఆశ్రయించి మన తృష్టను తీర్చుకుందాం? 

నిర్మలములైన ఉద్దాలకుని మాటలకు సంతసించి అతనితోపాటు వెంటనే 


10 


కేకయరాజ్యం చేరుకొని రాజసభలో ప్రవేశించారు కులపతులందరూ. 
మీకు ఉపదేశించగల సామర్ధ్యం లేదు : 


కులపతుల సమూహాన్ని చూసిన అశ్వపతి సవినయంగా 
ఆహ్వానం పలికి అతిథివుర్యాదల తరువాత గురుకుల నిర్వహణకై 
అవసరమైన వనరులకోసం వచ్చివుంటారన్న భావనతో ధనరాసుల్ని 
వారిముందుంచి కానుకలుగా స్వీకరించమని అభ్యర్థించాడు. ఉద్దాలకుడు 
లేచినిలబడి, ''మహారాజా! మీ దయవలన మా గురుకులాలు క్షేమంగా 
సుభిక్షంగా, నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మేము ధనార్తులమై రాలేదు. 
జ్ఞానార్జులమై వచ్చాము. మీరత్యంత శ్రద్దా భక్తులతో ఆరాధించే 
వైశ్వానరవిద్యను గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో వచ్చాము. 
జ్ఞానదానం చేయండి' అని ముకుళితహస్తాలతో అర్ధించాడు. కులగురువుల 
జ్ఞానపిపాసకు ప్రసన్నుడైన అశ్వపతి- ' మీకుపదేశించగల సామర్ధ్యం 
నాకుందని అనుకోవడం లేదు. అయినా నాబుద్దికుశలతకు మీరు పెట్టిన 
పరీక్షగా భావించి నాకు తెలిసిన కొలది తెలపడానికి ప్రయత్నిస్తాను. 
ప్రస్తుతానికి విశ్రాంతిని తీసుకోండి? అంటూ అనాటి కొలువును 
ముగించాడు. 


వురునాటి (ప్రభాతసవుయుంలో సమిత్సాణులై 
వినయవిధేయతలతో మహాఠాజును సమీపించారు గురువులు. వారిని 
ఉచితాసనాలపై కూర్చుండజేసి, 'మహాత్ములారా! వైశ్వానరవిద్యను 
బోధించడానికి ముందు మీరు ఆత్మస్వరూపాన్ని ఏ రూపంలో భావించి 
ఆరాధిస్తూవున్నారో తెలియజేస్తే దానిని బట్టి వైశ్వానరవిద్యను 
బోధించగలను. గనుక మీరు ఒక్కొక్కరూ మీ ఉపాసనారీతులని 
తెలపండి” అని అన్నాడు. 


[1 


అందరిలోకీ పెద్దవాడయిన ప్రాచీనశాలుడు ద్యులోకమును 
ఆత్మస్వరూపముగాను, సత్యయజ్ఞుడు ఆదిత్యుని రూపములోను 
ఇం(ద్రద్య్యవ్య్నుడు  వాయురూపవులోను,  జనుడు 
అకాళశరూపములోను, బుడిలుడు జలరూపంలోను, ఉద్దాలకుడు పృథ్వీ 
రూపములోను ఆత్మస్వరూపాన్ని ఉపాసిస్తూ వున్నట్టు తెలిపారు. వారికి 
అశ్వపతి ఇలా బోధించసాగాడు- 


అదే వైశ్వానర విద్య : 


“'“వుహానుభావ్చులారా! వైశ్వానరాత్మ అనేక అంశాలతో 
కూడుకొన్నది. వాటిలోని ఒక్కొక్క అంశాన్ని గ్రహించి మీరు 
ఉపాసిస్తూవున్నారు. సమగ్రంగా భావించడం లేదు. వైశ్వానరాత్మకు 
ద్యులోకము శిరస్సు, సూర్యుడు నేత్రములు, ఆకాశము మొండెము, 
జలము నిమ్నభాగము, పృథివి చరణములు. యజ్ఞవేదిక విరాట్పురుషుని 
వక్షస్థలము, కుశలు అతని రోమావళి, గ్నార్లపత్యాగ్ని హృదయము, 
జఠరాగ్ని వునస్సు, ఆహవనీయాగ్ని అతని వుఖము. ఈ 
ఆహవనీయాగ్నిలో ఆహుతులనువేసి ఆయా ఇంద్రియములను 
సంతృప్తిపరచవలెను. ఇట్టు విషయతత్త్వమును తెలిసి యాగముచేయు 
యజమానియొక్క సమస్త కాయిక, వాచిక మానసిక పాపములు 
నాశనమగును. ఇలా వైశ్వానరునర్చించినవానికి ఆత్మసాక్షాత్కారము కలిగి 
జగత్తు అంతా బ్రహ్మమయంగా భాసిస్తుంది. అదే 'సర్వం ఖల్విదం బ్రహ్మ! 
భావని” - అని తెలిపాడు. ఆచార్యులముఖాలు వికసించాయి. 
ఆనందాతిశయంతో అశ్వపతిమహరాజుకు కృతజ్ఞతలు తెలిపి వారివారి 
ఆశ్రమాలకు బయలు దేరారు కులపతులు. 


మటేం చదువుకున్నావు ? 

కాలక్రమంలో గృహస్టాశ్రమాన్ని స్వీకరించిన ఉద్దాలకుడు 
గురుకుల నిర్వహణలో ఎప్పుడూ తలమునకలైయుండేవాడు. 
కొంతకాలానికి ఆదంపతులకు పుత్రోదయవుయింది. అతనికి 
శ్వేతకేతువని నామకరణం చేసి అల్జారుముద్దుగా పెంచసాగారు. 
విద్యాసముపార్దనలో కన్నా ఆటపాటల మీద అతనికి అభిరుచి ఎక్కువగా 
వుండేది. గురుకులబాధ్యతల నడుమ కుమారునిపట్హ తగిన శ్రద్దను 
చూపలేకపోయాడు ఉద్దాలకుడు. గురుపు త్రునిగా గౌరవాస్పదస్థానంలో 
పెరిగి నందున అతనిలో అహంకారం పెరిగి సెరిగి స్వభావంగా 
మారింది. అడపా దడపా తం డ్రివద్ద నేర్చిన విద్యని సమ గ్రమయినదానిగా 
అపోహపడ్డాడు. పాంచాలదేశాన్ని పాలించే ప్రవాహణ బ్రైపాలి యజ్ఞం 
చేస్తూ, అందులో భాగంగా ఆధ్యాత్మికజ్ఞాన సదస్సు నేర్పాటుచేసి 
దేశవిదేశాలలోని విద్యావేత్తలని ఆహ్వానించాడు. ఆసమయంలో 
ఉద్దాలకుడు ఆశ్రమంలోలేడు. తండ్రి తరపున శ్వేతకేతువు ఆసదస్సులో 
పాల్గొన్నాడు. ప్రవాహణుడు ఇతనిని చూసి- 

“కుమారా! నీవెక్కడ చదువుకున్నావు 
అని అడిగాడు. తండ్రిగారైన ఉద్దాలకునివద్దనే విద్యావ్యాసంగం పూర్తి 
చేసినట్టు హుందాగా సమాధానమిచ్చాడు శ్వేతకేతువు. ప్రవాహణుని పరీక్ష 
ఆరంభమయింది. 

'బ్రాహ్మాణకుమారా! మనుష్యులు మరణించిన తరువాత 
ఎక్కడికి వెళతారో తెలుసా నీకు?” అని అడిగాడు. శ్వేతకేతువు 
“తెలియదు' అని సమాధానమిచ్చాడు. 'పోనీ వురణించినవారు 
ఈలోకానికి మళ్లీ ఎలా తిరిగి వస్తారో తెలుసా?” అని రెండప్రశ్న. ' లేదండి, 
తెలియదు" అదే సమాధానం. “మృతి చెందినవారు ప్రయాణంచేసే 


13 


దేనయానం పితృయానం అని రెండు మార్గాలున్నాయి. వాటిని గురించి 
ఎపుడైనా విన్నావా'- ప్రశ్న. 'లేదూని సమాధానం. ““ఎన్ని ప్రశ్నలడిగినా 
తెలియదనే చెబుతున్నావు. అటువంటప్పుడు విద్యాభ్యాసం 
పూర్తయిందని చెప్పడం సాహసంతోకూడిన పని. నీకసలు జీవితంలోని 
'ప్రధానసమస్యల గురించిన జ్ఞానమే శూన్యం?” అని మందలించాడు 
'ప్రవాహణుడు. అవమానంతో తలవంచుకున్నాడు శ్వేతకేతువు. సరాసరి 
తండ్రిదగ్గరికి వెళ్ళి పాంచాలరాజసభలో తనకు జరిగిన పరాభవాన్ని 
గురించి, ప్రవాహణుని ప్రశ్చపరంపరల గురించి వివరంగా చెప్పి, ఇవేవీ 
బోధించకుండా విద్యావ్యాసంగం ఎలా పూర్తి చేశానో అర్ధం కావటం లేదని 
బాధపడ్డాడు. 

ఇద్దణం కలసి తెలుసుకుందాం ! 


తన కన్నా ఇతరుల ద్వారా బోధింపజేయడం ఉత్తమమన్న 
భావనతోనూ, రాజర్షి ప్రవాహణుని ముఖతః వినాలన్న 
కుతూహలంతోను ఉద్దాలకుడు "నాయనా! శ్వేతకేతూ ప్రవాహణుని 
ప్రశ్నలకు నాకూ సమాధానం తెలియదు. తెలిసివుంటే ఎందుకు చెప్పను. 
దాచవలసిన అవసరం లేదు. మనమిద్దరమూ కలసి ప్రవాహణుని 
దగ్గరకువెళ్ళి సమాధానాలు తెలుసుకుందాం. పది అని కుమూరుని 
వెంటబెట్టుకొని పాంచాలానికి బయలుదేరాడు. రాజు తన ఆస్ట్రానంలోకి 
ప్రవేశించిన తం డ్రీకొడుకులని చూసి సగౌరవంగా ఆహ్వానించి ఎంతధనం 
కావాలో తెలపవున్నాడు. దానికి ఉద్దాలకుడు ''వుహారాజా! 
మాకవసరమయింది ధనం కాదు. మీదగ్గరున్న జ్ఞానధనాన్ని మాకు దానం 
చేయండి. నాకుమారుని మీరడిగిన ప్రశ్నలకు వాటి సమాధానాన్ని 
తెలపడం ద్వారా మా అజ్ఞానాన్ని తొలగించండి అది చాలు?” అని 
ప్రార్జించాడు. వారి జిజ్ఞాసకు ఆశ్చర్యపోయిన (ప్రవాహణుడు 


1డీ 


“బాహ్మణోత్తములారా! ఇంతవరకు ఈ జ్ఞానం సాంప్రదాయకంగా 
క్ష(త్రియులకే పరిమితమైయున్నది. మొట్టువెందటి సారినేను 
'బ్రాహ్మణులైన మీకు బోధిస్తున్నాను'. అని బోధించడం ప్రారంభించాడు. 


“ ప్రపంచంలో ప్రతి జీవి అగ్నిలో పుట్టి అగ్నిలోకలసిపోతాడు. 
మాతృగర్భం మొదటి అగ్నికుండం. శ్శ్మశానచితి చివరి అగ్ని. శ్రద్దాభక్తి 
సంపన్నులు తపళ్ళక్తితో దేవయానంలో (బ్రహ్మలోకానికి వెళతారు. 
సామాన్యులు ధూమయానంలో పితృలోకాలకి వెళతారు. జీవన్ముక్తులు 
పంచతత్త్వాలలో లీనమై బ్రహ్మనిర్వాణం పొందుతారు. పతితులు జనన 
మరణ చక్రంలో తిరుగుతూ వుంటారు. అగ్నిని ఆరాధించేవారిని అగ్ని 
పుణ్యలోకాలకు తీసుకొని వెళుతుంది. పుణ్యలోకాలకు, పితృలోకాలకు 
వెళ్ళిన వాళ్లు తిరిగి అదేమార్గంలో మర్త్యలోకాన్ని చేరుకుంటారు - 


జీవితం గురించి, దాని ఉత్పత్తి వికాసాల గురించి మొదటిసారి 
తెలుసుకున్న ఆరుణి శ్వేతకేతువులు ప్రవాహణ జ్రైపాలికి నమస్కరించి 
ధన్యవాదాలను తెలియజేసి జ్ఞాన ప్రకాశంతో తవు ఆశ్రమానికి 
చేరుకున్నారు. 


మంచి గురువును ఆశ్రయించు ! 


కుమారుని భవిష్యత్తును గురించిన ఆలోచనలు ఉద్దాలకుని 
నిద్రపోనీయలేదు. పుత్రవాత్సల్యంతో సరియైన శిక్షణనివ్వలేక 
పోయినందుకు చింతించాడు. ఇక నిర్ణక్ష్యం పనికిరాదని ప్రాతః కాలంలోనే 
శ్వేతకేతువృని పిలిచి- 'నాయనా! వునవంశంలో నామమాత్రపు 
ద్విజులుకాని, వేదాధ్యయనం చేయనివారుకాని ఎవరూ లేరు. వేలాది 
మందికి జ్ఞానదానం చేస్తున్న మాకు నిన్ను ఇలా చూడటం ఎంత వేదనకు 
గురిచేస్తుందో ఒకసారి ఆలోచించు. గనుక ఇప్పటికయినా ఆలస్యము 


15 


చేయక శ్రేష్టుడు నీకు తగినటు వంటి ఆచార్యుని ఆశ్రయించి విద్యను 
సాధించు, మా వంశగౌరవాన్ని కాపాడు” అనిచెప్పాడు. భ్రాంతి తొలగిన 
శ్వేతకేతువు తన తల్లీ దండ్రుల ఆవేదనను అర్ధం చేసుకొని పశ్చాత్తాపంతో 
లక్ష్యాన్ని సాధించాలనే ప్రగాఢమైన సంకల్పంతో మరుసటిరో జే ఉపమన్యుని 
కుమారుడైన ప్రాచీనశాలుని గురుకులానికి అధ్యయనార్థం బయలుదేరి 
వెళ్లాడు. పూర్వపరిచితుడైన ప్రాచీనశాలుని నేతృత్వంలో పట్టుదలతో 
అనేక శాస్రాలను అనతికాలంలోనే నేర్చుకున్నాడు. కాని వయోదోషం 
వలననో, ప్రకృతి వలననో అతని అభిమానతత్త్యం దూరం కాలేదు. పైగా 
అది ద్విగుణీకృతమయింది. 


సమావర్తన సంస్కారాన్ని ముగించుకుని ఇంటికి బయలుదేరిన 
శ్వేతకేతువును తన ప్రతిభాపాటవాలని ప్రదర్శించి తన తండ్రీ కన్నుల్లో 
మెరిసే కాంతులను చూడాలన్న ఉత్సాహం ఉక్కిరిబిక్కిరి చేసింది. 
శాస్త్రజ్ఞానం సాధించానన్న అహంకారం, దర్చం,గర్వం అతని కళ్లల్లో 
ప్రతిఫలించాయి. దానిని గ్రహించిన ఆరుణోయుడు మెల్లగా కుమారుని 
చేరబిలిచి ఇలా అడిగాడు- 'నాయనా! నీవు విద్యావంతుడవైనావు. చాలా 
సంతోషం. కాని, దేనిని వింటే వినని విషయాలు వినిపిస్తాయో, దేనిని 
(గ్రహిస్తే గ్రహణయోగ్యం కాని విషయాలు గ్రాహ్యమాతాయో, దేనిని 
తెలుసుకుంటే తెలియని విషయాలు తెలుస్తాయో దానిని గురించి 
తెలుసుకున్నావా? జగత్తులోని సమస్తానికి ఆధారమైన విద్యను నీగురువుల 
నుండీ గ్రహించావా?' అని. శ్వేతకేతువు ఉత్సాహం చల్లబడింది. తన 
విద్యాభ్యాసంలో అటువంటి విషయాన్ని తెలుసుకునే అవకాశమే 
రానందుకు సిగ్గుతో తలవంచాడు, తను ఆర్షించిన శాస్త్రజ్ఞానం ఎంత 
అల్ప్బమయిందో తెలియవచ్చింది. అహంకారపుపొరలు ఒక్కటొక్కటిగా 
తొలగిపోసొగాయి. తండ్రి పాదాలు మీదపడి క్షమాపణలను కోరుకుని 
సరిడ్డైన జ్ఞానాన్ని ప్రసాదించవలసినదిగా ప్రార్దించాడు. 


16 


తత్త్వమసి : 

ప్రేమతో కువూరుని లేవదీసి, 'నాయనా చింతించకు, 
ఇప్పటికయినా నీ నిజమైనస్టీతిని తెలుసుకున్నావు. లోకములో 
అభివూనవెన్నడూ సన్మానపాత్రము కాజాలదు. దురభివూని 
కల్యాణపాత్రుడు కాజాలడు. విద్యావంతుడు నిరభిమానిగా వుండవలెను. 
నీకవసరమైన విద్యను నేనే స్వయంగా తెలుపుతాను. సావధానంగా 
గ్రహించు!” మని ఇలా ఉపదేశించసాగాడు. 


““శ్వేతకేతూ! ముట్టని గురించి తెలుసుకుంటే మట్టితో 
తయారయిన కుండ, ముంత, బాన వంటి వస్తువులజ్ఞానం వచ్చినట్టే 
బ్రహ్మతత్తాన్ని గురించి తెలుసుకుంటే బ్రహ్మచే నిర్మితమయిన ఈ 
(ప్రపంచంలో ని సమస్తవస్తుజ్ఞానం కలుగుతుంది. ప్రపంచోత్పత్తికి ముందు 
సత్‌ పదార్ధమొక్కటే వుండేది. అది తనకు తానే అనేక రూపాలుగా 
అభివ్యక్తం కావాలని సంకల్పించుకుంది. వెంటనే అందులోంచి తేజస్సు 
పుట్టింది. తేజస్సులోంచి నీరు, నీటిలోంచి పృథివి, పృథివిలోంచి 
అన్నవల ఉత్సన్నవంయినాయి. పెరుగును చిలకడం ద్వారా 
సారభూతమయిన వెన్న బయటికి వచ్చినట్టు, మనుష్యుడు భుజించిన 
ఆహారము సూక్ష్మముగా మనసుగాను, జలముల సూక్మభాగముతో 
ప్రాణము, ఘృతాది తేజఃపదార్థముల సూక్ష్మభాగముతో వాక్కు 
ఏర్పడుతున్నాయి. ఇలా సత్పదార్దమే వీటన్నిటికీ మూలకారణము, 
అధివ్థానమైయున్నది. నీలోనూ నాలోనూ కూడా సత్‌ పదార్థమే ఆత్మ 
రూపములో నున్నది. ఆ ఆత్మను తెలుసుకుంటే ఇక తెలియవలసినదేదీ 
వుండదు. అదే నీవైయున్నావు. "తత్త్వమసి - 


“ వివిధపుషాలనుండి తేనెటీగెల చేత తీసుకొనిరాబడిన తేనె 
బిందువులు మధువుగా మారిన తరువాత తాము ఏ పుష్పుమునుండి 


17 


గ్రహించబడినామో తెలుసుకొనజాలవు. ఇదేరీతిగా స్పష్ట్య్రంతమున 
సద్వస్తువులో లీనవుంయిన జీవాత్మలు తవు పూర్వస్టితిని 
తెలుసుకొనజాలవు. ఆ సద్వస్తువే నీ ఆత్మ. అదియే నీవై వున్నావు. 
“తత్త్వమసి - 

““సవముద్రవుందలి నీరు వేఘవలులద్వారా వర్షించి, 
గంగాయమునాది నదులుగా వ్యవహరించబడి, మరల ఆ సము[ద్రమునందే 
కలియుచున్నవి. సముద్రమున కలిసిన తరువాత తమ ప్రత్యేకతను 
గుర్తించలేవు. అదేరీతిగా ఈ జీవజాలమంతయూ సత్చదార్టము నుండి 
ఉద్భవించి దానియందే లీనమగు చున్నది. కాని తాను సత్పదార్థమునుండి 
పుట్టినట్టుగాని, లయించినట్టు గాని ఎరుగదు. అదే సత్పదార్థము. అదే 
నీవై వున్నావు. తత్త్వమసి. - 

“(జీవాత్మకు వురణం లేదు. ప్రళయకాలమున జీవాత్మ 
సూవ్మతత్త్వముగా ఆ సత్‌ పదార్థము నందే లీనమైపోవును. ఆ సత్‌ 
పదార్హమే నీవు. తత్‌- త్వం అసి. - 

“ఒక మహావ్చక్షానికి దాని చిన్నవిత్తులో మన కంటికి కనబడని 
సూత్మ పదార్హవెట్టు కారణవుగుచున్నదో, అటులనే 
సూకాతిసూత్మము, ఇందద్రియగోచరముకాని ఆ సత్పదార్హము ఈ 
విశాలవిశ్వానికి ఆధారమ్రైయున్నది. ఆసతృదార్షమే నీవు తత్‌- 
త్వం-అసి.- 

““వక్షురింద్రియము చేత గ్రాహ్యమైన ఉప్పు నీటిలో పడవేసిన 
తరువాత నీటి యందు అంతటా వ్యాపించి, కంటితో కాక 
రసనేంద్రియముతో అనుభవింపబడినట్లే, విశాల ప్రపంచమంతటా 
వ్యాపించిన సత్స్వరూపమగు సూక్ష్మాత్మ ఇంద్రియాదులతోగాక, జ్ఞానము 
చేత అనుభవైకవేద్యమగుచున్నది. సత్తృ్యరూపమైన సూక్ష్మతయే నీనై 


18 


యున్నావు. తత్‌-త్వం- అసీ, 


“కన్నులకు గంతలుకట్టి అపరిచితమైన (ప్రదేశమునందు 
వదలబడిన వ్యక్తి తన గంతలు విప్పుకొని, కనబడిన ప్రతివారిని, తానున్న 
ప్రదేశాన్ని గురించి, తాను చేరవలసిన గమ్యాన్ని గురించి అడిగి 
తెలుసుకుంటూ ఏ విధంగా చివరికి తన గమ్యాన్ని చేరుకుంటాడో అదే 
విధంగా అజ్ఞానాంధకారంలో నున్న జీవాత్మ, కామ క్రోధాదులకు చిక్కి 
భయంకరమైన సంసారారణ్యమున విడువబడినవాడై, బ్రహ్మజ్ఞాని యగు 
సద్గురువుల మార్గ నిల్దేశమున సన్మార్గమున నడిచి, మూలస్వరూపమయిన 
సత్చదార్థమును చేరుకొనుచున్నాడు. ఆ సత్పదార్థమే జగదాత్మ అదీయే 
సీవై యున్నావు- తత్‌ -త్వం- అసి- 


ఈ విధంగా గ్రహింపజాలని అత్మతత్త్యాన్ని అత్యంతసులభంగా 
శ్వేతకేతువుకు వివరించాడు ఉద్దాలకుడు. జౌద్దాలకుని అజ్ఞానం 
పటాపంచలయింది. బ్రహ్మతేజస్సు అతని ముఖంలో వెళ్లివిరిసింది. 
ఉద్దాలకుడు ఆనందంతో పొంగిపోయాడు. ఈ జ్ఞానపరంపరన 
విచ్చిన్నంగా ముందుతరాలవారికి అందించగలుగుతున్నందుకు పొంగి 
పోతూ బుషీబుణం తీర్చుకొన్నందుకు సంబరపడిపోయాడు. 
'బ్రహ్మవిద్యకు జయమగు గాక! అది శాశ్వతమగు గాక! అని ప్రార్ధించాడు. 
జ్ఞానోదయమయిన శ్వేతకేతువు తండ్రికి తగిన కువూరుడిగా 
జ్ఞానజ్యోతిని చేతబట్టి కీర్తి పతాకాన్నెగురవేశాడు. 


ఓం శాంతి శాంతి భాంతి 





5-7-1999 70 ౭7.1999 


